రైతు చైతూ 
బండి సవారి 


రచన , బొమ్మలు : విలియం స్టీగ్ 

అనువాదం: కె . సురేష్ 


రైతు చైతూ 
బండి సవారి 


రచన , బొమ్మలు:విలియం స్టీ 

అనువాదం: కె . సురేష్ 


. 


తెల్లవారటానికి ఒక గంట ముందే రైతు చైతూ లేచి , చప్పుడు 
చేయకుండా అడుగులో అడుగు వేసుకుంటూ బయటకు వచ్చాడు . 
పనివాడు యలమందని నిద్ర లేపాడు . 


అతడు లాంతరు వెలిగించి కర్రకి తగిలించాడు . యలమంద ఎప్పటిలాగా 
గొణుగుతూ కాడి కిందకి చేరి , పగ్గాలు కట్టుకున్నాడు . పట్టణంలో కూరగాయలు 
అమ్మటానికి వాళ్లు బయలుదేరారు . రైతు చైతూ ఎగిరి బండిలో కూర్చున్నాడు . 


ఎనిమిది గంటలకు వాళ్లు పట్నం చేరుకున్నారు . అలసిపోయిన యలమంద తన 
మందపాటి కళ్లదాల లోంచి నేలకేసి చూస్తూ ఉన్నాడు . పదిగంటలకల్లా 
కూరగాయలు అన్నీ అమ్మేశారు . రైతు చైతూ జేబులు డబ్బులతో నిండాయి . కొంత 
డబ్బుతో అతడు తనవాళ్లకు బహుమతులు కొన్నాడు. అందమైన తన భార్యకు 
కెమేరా కొన్నాడు . వస్తువులు తయారుచేయటం ఇష్టమైన పెద్ద కొడుకుకోసం కొన్ని 
పరికరాలు కొన్నాడు . కూతురుకోసం ఒక సైకిలు కొన్నాడు . ఆమెఎన్నో రోజులుగా 
దానిని అడుగుతోంది . సంగీతం అంటే ఇష్టపడే చిన్న కొడుకు 
కోసం హార్మోనికా 
కొన్నాడు . తన 
కోసం గడియారం కొనుక్కున్నాడు . ఎండ అంటే ఇష్టం లేని 
యలమంద కోసం ఒకటోపీ కొన్నాడు . 


బహుమతి ఆశించని యలమంద ఉబ్బి తబ్బిబ్బయ్యాడు .సిగ్గుపడుతూ రైతు 
చైతూనికౌగిలించుకుని , " నా తోక తకధిమి ! " అన్నాడు . 


100g 


ALL 


CLARK 
BISCUITS 


ANI 


దాహం తీర్చుకోటానికి ఇద్దరూ చెరుకు రసం తాగి రెండు గంటలకు ఇంటికిబయలు 
దేరారు . అంతా బాగాజరిగితే ,బాగాజరగపోటానికి కారణం ఏమీలేదు , రైతు చైతూ 
ప్రకారం మూడు గంటలకల్లావాళ్లు తిరిగి ఇంటికి చేరుకుంటారు . 


A 
. 


IBAL Wipes 


అది ఆగస్టు నెల . ఎండగా ఉండి ఉక్కబోతగా ఉంది . కబుర్లు చెప్పుకుంటూ వాళ్లు 
ముందుకు సాగుతున్నారు . వాన పడితేకాస్త హాయిగా ఉంటుంది అన్నాడు 
యలమంద . అవునన్నాడు రైతు చైతూ . 


IND 


పురుగుల శబ్దాలు - జిజింగ్ -జెజ్జింగ్ , చిర్రింగ్ -విర్రింగ్ - వింటూ ఇద్దరూ 

మౌనంగా ముందుకు సాగుతున్నారు . రైతు చైతూ ఒక ఎర్రటి రుమాలుతో 
నుదుటికి పట్టిన చమట తుడుచుకున్నాడు . ఇంటి గురించి అతడు 
ఆలోచిస్తున్నాడు . బహుమతులు అందుకున్నప్పుడు తనవాళ్లల్లో కనిపించే 
ఆనందం చూడాలని అతడు తహతహలాడుతున్నాడు . 


- 


కొంచెం సేపటికి ఎగుడు దిగుడుగా ఉండే అడవిదారిలోకి బండి చేరుకుంది . 
కుదుపులతో బండి ముందుకు సాగుతుండగా నల్లటి మబ్బులు వాళ్లని 
కమ్మేశాయి . 

జోరు గాలికి చెట్ల కొమ్మలు అటూ , ఇటూ ఊగుతున్నాయి . ఏ 
వాననైతే వాళ్లుకోరుకున్నారో చివరికి ఆ వాన కూడా రానే 
వచ్చింది - ముందు 
సన్నటి చినుకులతో మొదలయ్యి చివరికి కుండపోతగా కురవసాగింది . 


దారిలోనిదుమ్ము మాయమయ్యింది , అదంతా నీళ్లతో నిండింది . ముందు 
దూరాన ఒక భయంకరమైన ఉరుము వినిపించింది . తరవాత దగ్గరలోనే 
ఉరుములు వినపడసాగాయి . చెట్ల మధ్య ఒక మెరుపు కత్తిలాగా 
దూసుకునిపోయింది . 


our 
own 


ఒక చెట్టు విరిగి తమ మీద పడబోవటం యలమంద , రైతు చైతూ చూశారు . 
ఇద్దరూ ఎంతో భయపడిపోయారు , చనిపోవాలని వాళ్లకి ఏమాత్రం లేదు . 


ఆ చెట్టు బండి వైపుకే పడుతోంది . మీదపడినప్పుడు బండి ఒక్కసారి 
ఊగిపోయింది . అయితే, అదృష్టంబాగుండి యలమందకీ , రైతు చైతూకీ ఎటువంటి 
దెబ్బలు తగలలేదు . ఇద్దరూ కొమ్మల మధ్య చిక్కుకుపోయారు . 


యలమంద వైపు , పైన ఆకాశం వైపు రైతు చైతూ చూసి , “ నా ముద్దుల భార్య , 
పిల్లల్ని చూడగలుగుతానా ? " అంటూ ఏడ్చాడు . ఇటు యలమంద , అటు దేవుడు 
ఎటువంటి బదులు ఇవ్వలేదు . చెట్టు కొమ్మల మధ్యలో ఎలాగో వీలు చేసుకుని 
కొడుకుకోసం కొన్న పరికరాలలోంచి రంపం,గొడ్డలిబయటకు తీశాడు రైతు చైతూ . 


ANA 
- 
HERE 


“ ఇలా జరిగిందంటే ఎవరూ నమ్మరు ," అన్నాడు యలమంద , “ రుజువుగా ఒక 
ఫొటో తీసుకుంటాను." చైతూ తన భార్యకోసం కొన్న కెమేరాని యలమంద 
వెదికి బయటకి తీశాడు , నెత్తి మీద నల్ల గుడ్డ వేసుకున్నాడు.కోపంగా చెట్టుని 
నరుకుతున్న రైతు చైతూ ఫొటో తీశాడు . తరవాత ఇద్దరూ కలిసి ఊష్ - వీష్ , 
ఊష్ - వీష్ అంటూ రంపంతో చెట్టు కొమ్మలనుకోశారు. కొంచెం సేపటికి చెట్టు 
కొమ్మలు అడ్డు తొలగి బండి బయటకు వచ్చింది .వాన కూడా ఆగిపోయింది . 
సూర్యుడు మళ్లీ 
బయటకు వచ్చాడు ,గాలి వేడి ఎక్కసాగింది . 


చెట్టు బరువుకి బండి బురదలోకి కొంచెం దిగింది . యలమంద తన ముసలి కాళ్లని 
నిగడదన్ని , బలమంతా ఉపయోగించి బండిని లాగాల్సి వచ్చింది . ఇక తొందరగానే 
ఇంటికి చేరుకుంటామని రైతు చైతూ అనుకున్నాడు . ఇప్పటికే 
చాలా 
ఆలస్యమయ్యింది . ఇంటి వద్ద అందరూ ఆందోళన పడుతుంటారని అతడికి 
తెలుసు . 


Padiyi 


కొంచెం సేపటికి బండి బాగా వాలుగా ఉన్న ప్రదేశం దగ్గరకి వచ్చింది . అంతలో శీల 
జారిపోవటంతో ముందువైపున ఒక చక్రం బండి నుంచి వేరుపడి వేగంగా కిందకి 
దొర్లుకుంటూ వెళ్లసాగింది . రైతు చైతూ బండి నుంచి కిందకి దిగిదాని వెంట 
పరిగెత్తసాగాడు . “ ఆగుబాబు , ఆగు !" అతడు అరిచాడు. "దయచేసి ఆగు . నువ్వు 
లేకపోతే నేను ఇంటికి వెళ్లలేను . నా భార్య , 

పిల్లలు నాకోసం ఎదురు చూస్తుంటారు! " 
చైతూ కష్టాలు చక్రానికి ఏమీ పట్టలేదు . అది ఎగురుతూ , గెంతుతూ దొర్లుకుంటూ 
వేగంగా వెళ్లి 
పోతూనే ఉంది . దిక్కు తోచని రైతు చైతూ దాని వెంటే ఏడుస్తూ 
పరిగెత్తుతున్నాడు . 
చిన్న కొడుకు 
కోసం కొన్న హార్మోనికా రైతు చైతూ జేబులో తగిలింది .దానిని 
బయటకు తీసి పరిగెడుతూనే 
దానిని వాయించసాగాడు : 

రిమ్ -జిమ్ , 

జిమ్ -రిష్ , 
రిజిజిజు 
జబరష్ , తరజమ్ రిజిజిజు 


ముస -4vitayana , 


A 


nimal) , 


చక్రానికి ఆ పాట నచ్చింది . అది కొంచెం తడబడి , తత్తరపడి పాట వినటానికి 
కింద పడిపోయింది . రైతు చైతూ వెంటనే 
దానిని పట్టేసుకున్నాడు .దానినిబాగా 
కుదిపి , తిట్టేశాడు . తరవాతదానిని ఈడ్చుకుంటూ పైకి తీసుకుని వెళ్లాడు . 
శీలతో దానిని ఇరుసుకి గట్టిగా బిగించేశాడు . చక్రాలు కూడా సొంతంగా 
ఆలోచించటం మొదలుపెట్టాయి అని రైతూ చైతూ గొణుక్కుంటున్నాడు ! 
ఆపాటికి సాయంత్రం నాలుగు అయ్యింది . 


“ యలమంద , కొంచెం వేగంగా నడుస్తావా ? " 


“ నేను బాగా అలిసిపోయాను. " 
“ నాకు తెలుసు ," అన్నాడు రైతు చైతూ . 
"ఒకటి , రెండు కొరడా దెబ్బలు వెయ్యి," యలమంద సలహా ఇచ్చాడు . "మరీ 
మెల్లగా కాదు , మరీ గట్టిగా కాదు . " 


కొరడాని రైతు చైతూ గాలిలో గిరగిరా తిప్పి యలమందని మెల్లగా కొట్టాడు. “గాలి 
లాగా పరిగెత్తు !" అతడు అరిచాడు . 
ఇప్పుడు పొడిగా ఉన్న నేలమీద యలమంద దౌడు తియ్యసాగాడు . 


కొంచెం దూరం వెళ్లిన తరువాత యలమందకి తన మందపాటి కళ్లద్దాల లోంచి 
రోడ్డు దాటుతున్న తాబేలు కనపడింది .దానిని తప్పించబోయేసరికి అతడి కాలు 
ఒక గుంతలో పడింది . తరవాత కుంటుతూ నడిచాడు . నొప్పి ఎక్కువ కావటంతో 
కింద కూర్చునిపోయి పెద్దగా ఓండ్రపెట్టాడు . అతడి అరుపులకుజంతువులన్నీ 
ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. 


“ ఏమయ్యింది ?" కిందకి దిగి అడిగాడు రైతు చైతూ . . 
“కాలు మెలిపడినట్లు ఉంది , " యలమంద చెప్పాడు . “ వెనక ఎడమ కాలు ." 
నొప్పితో అతడు మరోసారి పెద్దగా ఓండ్రపెట్టాడు . 


USE 


SWANSONS 


LINIMENT 


. 


“ ఓండ్ర పెట్టడం వల్లఏమైనా లాభం ఉందా ? " రైతు చైతూ కోపంగా అడిగాడు . 
“ నిజంగానే 
కాలు మెలిపడిందా ? నిలబడటానికి ప్రయత్నం చెయ్యి." యలమంద 
నిలబడటానికి ప్రయత్నించాడు , “ నొప్పి వల్ల నిలబడలేకపోతున్నాను. " 


యలమంద ఈసారి బాధగా అన్నాడు , “ నీ 

కోసం ఎదురు చూస్తున్న భార్య , 

పిల్లల 
దగ్గరకి ఇప్పుడు ఎలా వెళతావు ? నా వల్ల ఎంత పని అయ్యింది ! తలుచుకుంటేనే 
సిగ్గుగా ఉంది ." 


“బాధపడకు! " రైతు చైతూ అన్నాడు . యలమందని బండి నుంచి తప్పించాడు . 
కష్టపడి అతడిని ఎలాగో బండిలోకి ఎక్కించాడు . 


WOM 


E 


Ee 


Cం నుంచి 


di Capua 


బండి పగ్గాలను తన లావుపాటి పొట్టకు కట్టుకుంటున్న రైతు చైతూని 
బండిలో ఉన్న యలమంద వింతగా చూస్తున్నాడు . 
రైతు చైతూ బరువును లాగటానికి సిద్ధపడటం చూసి యలమంద 
ఆశ్చర్యంతో అరిచాడు, “మాసబిల్లి 
ఊకంబా !" 


తన బలమంతా ఉపయోగించి రైతు చైతూ బండిని లాగాడు . బండి ముందుకి 
కదిలింది . మెల్లగా వాళ్లు ఇంటికి దగ్గర అవుతున్నారు. యలమందకి ఇదంతా 
వింతగా ఉంది . అతడ తన కళ్లనుతానేనమ్మలేకపోతున్నాడు . అయితే బండిలో 
కూర్చుని వెళ్లటం అతడికి సంతోషంగానే ఉంది . ఎల్లప్పుడూ ఇలాగేమార్చి మార్చి 
బండి లాగితేబాగుంటుందని అతడు అనుకోసాగాడు . 


యలమంద కూర్చోవటం వల్ల బండి చాలా బరువుగా ఉంది .కాసేపటికి రైతు చైతూ 
వేగం తగ్గిపోయింది . బండి చక్రాలు కిర్రు కిర్రుమంటూ ముందుకు 
కదులుతున్నాయి . 


ADVAN 


NO 


TRESPASSING 


ఇంటి దగ్గరి గుట్టకి వచ్చేసరికి సాయంత్రం ఆరయ్యింది . ముందుకి వంగి , తన 
శక్తినంతటిని ఉపయోగించి ఉస్సు అస్సు అనుకుంటూ రైతు చైతూ బండిని గుట్ట 
మీదకి లాగుతున్నాడు . బండిలో కూర్చున్న యలమందకి 
జాలి కలిగింది . “ శబాష్ 
చైతూ ! మొనగాడివంటే నువ్వే," అంటూ అతడిని ప్రోత్సహించాడు . ఆ మాటలతో రైతు 
చైతూకి ఎక్కడలేని ఉత్సాహం వచ్చేసింది . ఆ ఊపుతో బండిని గుట్ట మీదకి లాగేశాడు . 
గుట్ట మీద ఒక్క నిమిషం ఆగి ఊపిరి తీసుకున్నాడు రైతు చైతూ . గుట్ట కిందకి 
దిగుతున్న దారిని అతడు చూశాడు . ఇక నేను కష్టపడవలసిన అవసరం లేదు , 
దానంతట అదే బండి కిందకి వెళుతుందని అనుకున్నాడు . 


D 


कस्ता 
तिव 


H 


ఒక్క కుదుపుతో బండి ముందుకి కదిలింది , వెంటనే అది వేగం పుంజుకుంది . 
బండి వేగానికి రైతు చైతూ తల్లకిందులవుతూ ఉన్నాడు . అతడి శరీరం పైకి 
లేచింది . కాళ్లు గాలిలో గింగిరాలు కొడుతున్నాయి . తన జీవితంలో ఇదే చివరి 
రోజు అని అతడికి అనిపించసాగింది , చూస్తుండగానేతన ప్రాణాలుపోయేటట్టు 
ఉన్నాయి . దేవుడిని ప్రార్థిస్తున్న యలమంద బ్రేకులు వెయ్యటంలో కొంచెం 
ఆలస్యం చేశాడు . 


వేగంగా తిరిగుతున్న చక్రాలు రబడ్ - డిబడ్ , రబడ్ - డిబడ్ అంటూ వింత శబ్దాలు 
చేస్తూ బండి నుంచి వేరుపడి తలా ఒక వైపు వెళ్లాయి . యలమంద ఎగిరిపడి 
బండి వెనకాల పడ్డాడు. రైతు చైతూ బండి కింద మట్టిలో పడ్డాడు . 


S 


ANNA 


3 . 
ca 


యలమంద , రైతూ చైతూ , ఒకప్పటి బండి ,దానిలోని సామాను అంతా చెల్లా 
చెదురుగా పడిపోయాయి . 
“ నీకు ఏం కాలేదు కదా ? " రైతు చైతూ అడిగాడు . “ ఏంజరిగిందో తెలుసుకోటానికి 
చాలా సమయంపట్టేటట్టు ఉంది , " యలమంద బదులిచ్చాడు . “ నీ పరిస్థితి ఏమిటి ? " 
“ వళ్లంతా నొప్పులుగా ఉంది ," రైతు చైతూ చెప్పాడు , “ అయితే బండి తప్పించి ఏమీ 
విరిగినట్టు లేదు . " ఒకరినొకరు చూసుకుని తలలు ఊపారు . “ బండినిబాగు 
చెయ్యలేం," రైతు చైతూ అన్నాడు . “ఎంతటి పనివాడికైనా దానినిబాగు చెయ్యటం 
చాలా కష్టం , " అన్నాడు యలమంద . 


“ ఇప్పుడు ఏం చేద్దాం ?" రైతు చైతూ అన్నాడు . 
“నువ్వే నన్ను మోసుకుని వెళ్లాలి ," యలమంద బదులిచ్చాడు . 


“ ఒక్క నిమిషం ఆగు! ” అన్నాడు రైతు చైతూ . పూలమడిలో పడి ఉన్న సైకిలు 
అతడికి కనిపించింది . 


“నాకు ఒక ఉపాయంతట్టింది ! " రైతు చైతూ అన్నాడు . “ తొందరగానే ఇంటికి 
చేరుకుంటాం ! " సైకిలును కొంచెం దూరం తొక్కి చూశాడు . " ఇది మనల్ని ఇంటికి 
తీసుకెళుతుంది !" అతనుపిలిచాడు . “ తొందరగా పద ! " 


పరికరాల పెట్టని సైకిలుక్యారేజీకి కట్టాడు. కెమేరా ,దాని స్టాండుని యలమంద 
వీపుకి కట్టాడు. తరవాత రైతు చైతూ సైకిలు ఎక్కి కూర్చున్నాడు . యలమందని 
కూడా కూర్చోమన్నాడు . యలమంద సైకిలు ఎక్కి చైతూ మెడ మీద నుంచి 
చేతులను సైకిలు హ్యాండిల్ పైన వేశాడు . 


వాళ్లరూబాగా అలసిపోయి ఉన్నారు.సైకిల్ తొక్కుతుంటే రైతు చైతూ కాళ్లు 
వణుకుతున్నాయి .రోడ్డుమీద సైకిలు ఒంకరటింకరగా పోతోంది . చైతూ " 
భుజాల మీద యలమంద నిద్రపోయి గురక కూడా పెట్టసాగాడు . “ పచ్చని గడ్డి 

మీద నా దోస్తు యలమంద లాగా నిద్దర పోగలిగితే ఎంత బాగుంటుంది ," , 
అనుకున్నాడు రైతు చైతూ . అంతలోనేఅతడికి అతని భార్యా , 

పిల్లలు , వాళ్ల 
ముద్దుమొహాలు గుర్తుకువచ్చాయి . 


Sm 


భార్యా , 

పిల్లల ప్రేమ అతడికి సైకిలు తొక్కే శక్తిని ఇచ్చాయి . సూర్యుడు ఒకవైపున 
కుంగుతూ ఉంటే అలసట కారణంగా ఇంకోవైపు చైతూ సైకిలుబాగా వంకరలు 
తిరుగుతోంది . 
సూర్యుడు అస్తమించాడు . వాకిట్లో నాన్నకోసం ఎదురు చూస్తున్నపిల్లలకు 
దూరంగా ఒక లావుపాటి ఆకారం కనపడింది . ఆ వస్తున్నది ఎవరో వాళ్లకి వెంటనే 
తెలిసిపోయింది . మనసులో ఎన్నో ప్రశ్నలు ఉన్నా సంతోషంతో వాళ్లు నాన్నకి 
ఎదురు పరిగెత్తారు . 


వంటింటిలోంచి అంతా చూసిన రైతు భార్య వేగంగా బయటకు వచ్చి అందరినీ 
హత్తుకుంటూ కళ్ల నీళ్లు పెట్టుకుంది . రైతు చైతూ ఒకవైపు నవ్వుతున్నాడు, ఒకవైపు 
ఏడుస్తున్నాడు . ముసలి యలమంద కూడా తన సంతోషాన్ని తెలియచెయ్యటానికి 
పెద్దగా ఓండ్ర పెట్టాడు. పట్టణం వెళ్లినవాళ్లు క్షేమంగా తిరిగివచ్చారని అందరికీ 
సంతోషంగా ఉంది . 


1 


) 


కొంచెం సేపటికి అందరూ కబుర్లు చెప్పుకుంటూ అన్నం తినటానికి 
కూర్చున్నారు . అయితే, యలమంద మెలిపడినకాలికి పట్టివేసి ఉంది 
కాబట్టి అతడు కింద కూర్చోలేకపోయాడు . అతడు మంచం మీద కూర్చుని 
అన్నం తిన్నాడు ! 


